దువుడు 


రచయిత 
డీ. నాగసిదా రెడి 
ధి 6 


(పధాననంపాదకుడు 
డాక్టర్‌ ఎస్‌. బి. రఘునాథా చార్య 





(ప్రచురణ . 
శ్రీ పి. వి. ఆర్‌ కె. పసొద్‌, ఐ.ఏ. ఎన్‌. 
కార్యనిర్వహణాధికారి, 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. 
1980 


T.T.D. Religious Publications Series No. 57 


SRINIVASA BALABHARATI - 4 
(Children Series) 


DHRUVUDU 


by 
D. Nagasiddha Reddy 


Chief - Editor : 
Dr. S. 3. Raghunadhacharya 


Krishna Pushkaram 
Roudri, 1980 
Copies 10,000. 


Published by : 


Sri P. V. R. K. Prasad, L.A.S., 
Executive Officer, 

Tirumala Tirupati Devasthanams, 
Tirupati. 


ART: SEELA VIRRAJU 


Subsidised Price : 0—50 


Printed at : 
Tirumala Tirupati Devasthanams Press, Tirupati. 


స్వాగతం 11 


శ్రునివానదయోద్బూతా బాలానాం స్పూర్తి దాయిని । 
భారతీ జయతాల్లోశకే భారతీయగుణోజ్ఞ లా ః 
ఖండ ఖండాంతరాల్లో నాగరికత కన్నువి ప్పేవాటికే నభ్యతకు 

సంస్టారాని నిక్క వైతిక =ధార్మికాదర్శాలకు పేరుపడ్డది మన భరతఖండం. ఈ 
గడ్డపై పుట్టిన [పతిమానవుడు అధర్మాన్ని ఎదిరినూ, ధర్మాచరణంలో తన 
జీవితాన్ని వండించుకొని, మాధవాభిముఖంగా నడచి మహనీయకీర్తి నార్తిం 
చినవాడె. అలాంటి మహాత్ముల నన్నిధి మన నుఖ నంతోషాలకు పెన్నిధి. 
కనీనం వారి జీవితాదర్శాలు మనన్సుల్లో మెదిలితే వాటిపభావం మనమీద 
ఎంతో ఉంటుంది. “నేను భారతీయుణ్ణి ” ఇది తర తరాలనుంచి వనున్న 
నా నంపదాయం” , “ఇది నాకర్తవ్యం' అని |వతి బాలుడు, బాలిక, 
ఈడేశ సేవకు తనను అంకితం చేనుకుంటారు. 


నిజానికి ఈదేశంలో ఎందటో మహానుభావులు, మహాపురుషులు, 
మహాపతివ్రతలు, మహావీరులు పుట్టి, పెరిగి, చక్కని నంన్కృతికి పునాదులు 
వేశారు. న్వచ్చమెన జీవనవాహినిని మనదాకా [పవహింపచెశారు. ఆహా! 
మనమెంత అదృప్పవంతులం! మన వెనుక ఎంత ఉదాత్తమైన చరిత్ర 
ఉంది! ఆ వుణ్యవురుమలు, మహాసాధ్వులు, ఇక్కడ పుట్టకపోతే మనదిగా 
మనం చెప్పుకొనే మహత్తరమైన ఈ సంన్కృతి, సభ్యత మనకెలా నం[క 
మించేవి ౪ వాళ్లను అర్థం చేనుకోవడం, వాళ్ల చరిత మననం చేనుకో 
వడం, వారి ఆదర్శాలు న్మరించడం కూడ మనకు గొప్ప విజ్ఞానా 
న్నందించే విద్యాభ్యానం. అది ముందు ముందు మనజాతి జీవన వవావాంలో 
కొన్ని ఏండ్లదాకా చెక్కుచెదరని న్ఫూర్తిసొరభాలను విరజిమ్ముతుంది. 
అందుకే శ్రీనివానబాలభారతి ఉదయించింది. ఎందజో మహానుభావుల్ని 
మీోముందుంచుతోంది. ఇక మీదే ఆలన్యం. బాలలూ! రండి! రండి! 


నిండుమనన్సుతో మీకిదే మాస్వాగతం ! 


వరలక్షీ్మ (వతం ఎస్‌. బి. రఘునాథాబార్య 


22_8-1980 వధాననంపాదకుడు 


అయిదు నం౦ంవత్ప్సరాల పిలలెక్క డైనా ఆడుకుంటా మంటాడు 
గాని తపన్సు చేసామంటారా? అదీ భయంకర [క్రూరమృగాలు నివసించే 
అరణ్యంమధ్యలో. సామాన్యంగా ఎవ్వరూ అనరు. కానీ మని 
చరిత్రలో [ధువతారగా నిలిచిపోయిన ఒక మహానుభావుడ రాజకుమారుడై 
రూడా అలా పట్టుదలతో తపస్సు చేస్తానన్నాడు. అనడం౦ంమా[తం 
కాదు. ఎంతమంది నిరుతాహవరచినా తన నిర్ణయం మార్చుకోకుండా 
అరణ్యాల్లోకి వెళి ఉగతపన్సుచేశాడు. శ్రీమహావిష్ణువును ప్రత్యక్షం 
చేనుకొని అనుకున్న శాశ్వతస్తానాన్ని సాధి౦బేదాకా వట్టువదల్లేదు. 
అచంచలమైన దీక్షకు అతడు మారుపేరు. అతడి పేరు ధువుడు. 


_-- |[పధానసంపాదకుడు 


ధువుడు 


అది చిన్నికార్యిమెనా పెదకార్యమెనా సాధించాలంటే పట్లు 

మ్ల ది యు త 

దల కావాలి. వట్టుదల, పయత్నంళని మనిషి [ప్రముఖుడు 
కావడం అసాధ్యం. చేకటిర్మాతుల్లో ఉతరదిక్కున అఆకాశంవెపు 
చూసే మిల మిల మెరిసే చుక్కల్లో ఒక నక్షతం మరీ (పకాళ 
మానంగా వెలుగుతూ మనకు కనబడుతుంది. అదే (దువనక్షతం. 


ఆ ,ధువుడెవరో అలుసా ? 


జనన్‌౦ ; 
చాలకాలం [కిందట ఉతానపాదుడనే మహారాజొకడుండేవాడు, 
అతనికి ఇదరు భార్యలు. పెద్దభార్యపేరు నునీతి. చిన్నభార్య పేడ, 
ది a 
సురుచి. పెముకు తగ్గట్టు నునీతి నవ్మార్లురాలు. నురుచి అందగతె 
అహంకారి. నునీతికీ [దువుడనే కుమారుడు, నురుచికి ఉతముడనే 
కొడుకూ వున్నారు. ఉతమునికంటె (ధువుడే వయన్సులో కొంచెం పెద్ద. 
అన్నదమ్ములిద్ల రూ ఎంతో అన్యోన్యంగా వుండేవారు. వారిమధ్య 
a) 


ఎలాంటి దెబ్బలాటలూ వండేని కావు. 


నుదచి-నునీతీ: 

ఒక భార్యవుండగా మరొక తెను పెళ్ళాడారం౦టే మొద టిభార్య 
మొద అంత|పేమ వుండదనీ, అందువలే మరోవివాహ౦ చేనుకొన్నా 
డనీ లోకమనుకోవడం సహజం. రాజుకు నునీతిమాద్‌ (పేమ తక్కువ. 


నురుచిమాద మక్కువ ఎక్కువ. నురుచి అసాధ్యురాలు. ఆమె తన 
మాటలచేత, చేష్టలచేత భర్తను లొంగతీనుకొని నునీతిమిద ఉఊతాన 
పాదునికేమాతం అభిమానంలేకుండా చేసింది. నురుచి మాయలో 
పడిన రాజు పెద్దభార్యను దాసికంటే కూడ నీచంగా చూచేవాడు. 
ఆవిధంగానే అతనికి పెద్దకుమారుడైన (ధువుని మొద సెతం వాత్సల్యం 
తగ్గిపోయింది. నురుచి కెకలాంటి మనిషి. రాజ్యం (ధ్రువుడికి దక) 
కుండా ఎలాగైనా తనకొడుక్కే నంక్రమించాలని ఆమె కోరిక. అందు 
వల్ల (ధువుణ్ణి చూ పేనే ఆమెకు వాళుమండేది. అయిదేండ్ర పసివాడూ, 
అమాయకుడూ అయిన (ధ్రువుడికి నవతితలి అనూయగాని, తన్నూ తన 
తలినీ, తండి అనాదరణగా చూచే నంగతిగానీ, తెలియనే తెలియదు. 
మంచివాళ్ళకు లోకమంతా మంచిగానే కనబడుతుంది కదా! అమాయ 
కుడైన పిల్రవాని మనస్సులో యిలాంటి కల్మషం |వవేశించకుండా 
వుంటేనే మంచిదని నునీతి కూడ తన" దినావన్టను |ధువుడికి తెలియ 
నివ్వలేదు. 


నీకు హక్కు లేదు: 

ఒకరోజు ఉత్తానపాదుడు నిండు నభలో ఉత్తముణ్ణి తొడ వె 
కూర్చుండ బెట్టుకొని వున్నాడు. నురుచి కూడ రాజుగారి [వక్కవేవుంది. 
ఆ నమయంలో [దువుడు ఆ నభలోకి వచ్చాడు. తండి తొడమిద 
తమ్ముడు కూర్చొని వుండటం చూచాడు. తనకూ తమ్ముని [వక్కవే 
కూర్చోవాలని అనిపించింది. గబగబా తండ్రిగారి మరోతొడ పై 
కూర్చోవడానికి వెళ్ళాడు. తనను నమోపీంచి చేతులు సాచిన (ధువుజ్జి 
ఉత్తానపాదుడు చేరదీయలేదు, నరిగదా ఏమో పట్టనట్టు వుండిపోయాడు. 


ఈర్ష్యవడంది. ద్రువుజ్లిచూచి నుదచి “ అబ్బాబూ! అక్కడే అగు!” 

అని గట్టిగా వో కనరు కసిరింది. [ధువుడు నీర్హాంత పోయి బొమ్మలాగా 
అలాగే నిలబడ పోయాడు, “ధ్రువా! నీకు మహారాజుగారి వొడిలో 
కూర్చొనే హక్కులేదు. అహక్షు నా కొడుకైన ఉత మునికి మాతమే 
వుంది. నువ్వ నునీతి కడువున పుట్టడంతో ఆ హక్కును కోల్పోయావు. 
తండి తొడమాద కూర్చోవాలనే కోరికవుంటే _ నీవు నాకు కొడుకుగా 

పుట్టాలని భగవంతుణ్ణి హార్చీ తవన్సు చెయ్యి. ఆయన నీతవన్నును 
మెచ్చుకొని నా గర్భవానం౦లో పుట్టెటట్లు చేస్తాడు. అవ్వడు నీవు 
సంతోవంతో రాజుగారి తొడమిద కూర్చోవచ్చు, నింవోననంమాద 
కూడ కొలువుతీరవచ్చు "” అని ఈనడించి (ధువుఖ్జి చెయిబట్టుకొని 
వక్కకు లాగేసింది. నురచి అలా వరుషంగా మాట్లాడుతూవుం౦టే 
ఉతానపాదుడు నోరు మెదపకుండా యేమి యెరగనట్టుచూన్తూ వూరికే 
వున్నాడు. మాంచి యౌవనంలో వుండటం, రాజుగారు తన చేతిలో 
కీలుబొమ్మకావటం, నభలోవున్న మంతి సామంకాదులందరూ రాజు 
గారి అభ్మిపాయానికి అనుకూలంగా నడిచేవారు అవడం, రాజుమాద, 
రాజ్యంబాద అధికారం వుందికదా అనే పొగరు తల కెక్కుడం, తన 
కొడుకే మవోరాజు తొడమీద కొలువుతీరి వుండటం వగెరా కారణా 
లన్నీ నురుచిచేత ఈ మాటలనిపించాయి. న 


నవతితలి మాటలు (ధువుడికి ములుకులా గుచ్చుకొన్నాయి. ర్‌ి 

స) ౧ మ! 

దెబ్బతిన్న పాములాగా పెద్ద పెద్ద నిట్టార్చుల్ని విడునూ ఏడుపు పారం 
(ధువుడు 8 


భించాడు. నవతి య తనమోద, తన తలి: మోద వు అనూయా 
ద్వెషాల్ని అర౦ చే వేనుకోగలిగాడు. తత అనా క ఎలాంటిదో 
అతనికి అర్థమయింది పసిబిడ్డ యేడుపు చూసెనా రాజుగారి మనన్ను 
కరగిలేదు. తనకు జరిగిన అవమానానికి సభలోవున్న వొక్కరెనా 
సానుభుతి చూపకపోవడం (దువుడికి మరీ ఆశ్చర్యాన్ని కలిగించింది. 
కొంత సేపు అక్కడే వుండి ఏడునూనే తలిదగ్గరకు పోయాడు. 


నాకు యోగ్యత లేదా? 

ఎక్కిళ్లుపట్టి ఏడున్లూ ఎదురుగా నిలబడ్డ కొడుకును దగ్గరకు 
తీనుకొని నునీతి బుజ్జగిన్తూ “ఏం బాబూ! ఎందుశేడునున్నావు ? ఎవ 
రెనా కొట్టారా? అయ్యా మోకాలిమిద ఆ గాయమేమిటి? ఎవరైనా 
పడదోశారాళ లేక నీవే పడ్తావాః ఎప్పుడూ ఎంతో సంతోషంగా 
వుండే వాడివి. ఇప్పుడీ యేడుపెందుకుళ” అని పరిపరి విధాల 
(పశ్నించింది. తర్మడి, నవతితల్రి తనకు చేసిన అవమాన విషయం 
చెప్పడానికి |దువుడికి ఆవేశం, ఏడుపూ అడ్డు వన్తున్నాయి. అక్కడ 
జరిగిన వ్యవహారమంతా చెలికత్తె వివరంగా నునీతికి నివేదించింది. 
దుఃఖంతో పెదవు లదురుతూ వుండగా (ధువుడు నులీతితో యిలా 
అన్నాడు. “ఏమమ్మా! నాన్నగారి తొడమిద కూర్చోడానికి నాకు 
హక్కులేదా? నేనేం పరాయివాళ్డా ? ఉతముడిలా నేనూ ఆయన 
కుమారుని కదా? నా తమ్ముడికున్న హక్కు నా శెందుకు లేదు? ఇంతకూ 
మా పినతల్లి అలా అనటానికి కారణమెమిటి? ఆమెను నేను నీ కంటే 
కూడ గౌరవంగా చూనున్నానే? ఉతముడూ వెనూ ఎంతో అన్యోన్యంగా 
వుంటాం కదా? మా పిన్నమ్మకు నౌ మాద యింత కోవం దేనికి? ఆమెకు 


నీ బొడకూడ చెప్పలేనంత కోపం వుంది. నీకు కుమారుణ్జై పుట్టడమే 
నా తప్పదట. నీవెప్పుడూ ఆమెను గురించి ఎంతో మంచిగా చెప్పే 
దానివి కదా! మరి నిన్నెందుకామె ద్వేషినూ వుంది * నేను తండిగారి 
వొడిలో హర్చోడానికి తపన్సుచేసి, చచ్చి ఆమె కడుపున పుట్టాలట. 
ఇవేం మాటలు? నే వెందుకు చావాలి? చసేమ్మాతం అర కొడు 
కువై ఎందుకు పుట్టాలి? నీవు మహారాజుకు వెద భార్యవు కదా? పట్టపు 
రాణిగా రాజుగారి (పక్కన కూర్చోవలసిన దానివి. నీ స్థానాన్ని మా 
పినతల్లి ఎలా ఆక్రమించింది? ఆమె నాకు చేసిన అవమానం చూచి 
దండించడానికి బదులు నాన్నగారు కిర్టురు మనకుండా మిన్నకుండడ౦లో 
అ౦తరార్హ మెమో తెలియకుండా వుంది. ఈ తిరస్కారం నన్ను కాల్చేనూ 
వుంది.” ఇలా అంటూ (ధ్రువుడు ఆవుకోలేని దుఃఖంతో బావురు 
మన్నాడు. అప్పుడు నునీతి గ్రుడ్లనీర (గుక్టుకుంటూ కుమారుణ్ణి దగ్గరగా 
తీనుకొని ముద్దుపెట్టుకున్నది. కొంత సేపు ఏమి మాటాడలేకపోయింది. 
ఆమె మనన్సు ఎంతో కలతపడిపోయింది. 


సునీతి ఓదార్చే: 

“అయో! ఎంతో జాలిగా తనబాధను వెళ్ల బెట్టిన నా బాబుకు 
ఏమి నమాధానం చెప్పి వూరడించగలను! నేను పడుతున్న బాధల్ని 
తెలిపి యీ లేతమనన్సుకు ఇంకా కష్టం కలిగించడం మంచిది కాదు 
కదా! దైవమా! నన్నొక చెట్టుగానో పుట్టగానో పుట్టించివు౦టే నాకూ 
నా బిడ్డకూ ఈ బాధలుండేవి కావుకదా !” అని నునీతి ఎంతో బాధ 
పడింది. ఆమె మనన్సు కారుచిచ్చులో పడిన అడవిమల్లెతీగ లాగా 
మాడిపోయింది. అయినా కొంచెం సేపట్లోనే తన్ను తాను వోదార్చుకొని 


కన్నీటిని తుడుచుకొంటూ “నాయనా! నీకు కలిగిన ఈఅఎమానానికి 
నేనెంతో బాధవడుతువ్నాను. నుపచి చెప్పినమాట నిజమే. నీవు 
నాకు కుమాదడవై పుట్టడమే తవ్వ. అమెశే కొడుకువై పుట్టివు౦టే 
ఎలాంటి కష్టాలూ, అవమానాలూ లేక హోయిగా వుండజేవాడవు. నేనెంతో 
దురదృష్టవంతురాల్ని. నా కొడుకు వెనందువల్ల నీవూ దురదృష్టవంతుడ 
వెనావు. దైవనిర్హ్ణయ౦ ఇలా వుంది. ఎవర్ని నిందించి ఏం [వయో 
జనం*? వేను రాజుగారి పెద్దభార్యనైతేనెమి ? వట్టపురాణీ వెతేనేమి ? 
ఇక్కడ దాసీదానికున్నపాటి గౌరవమైనా Tomy భర చిన్నచూపుకు 
గురైన భార్య వూరంతటికి లోకువే కదా! నిన్నెలా వూరడించాలో 
నౌ కర్ణం కావడం లేదు. దేవుణ్ణి నమ్ముకొని అతణ్ణి ధ్యానం చేన్తూవు౦టే 
మనన్సులోనీ కలతలన్నీ నశించిపోతాయి. రోజులెవ్వుడూ ఒక్కలాగే 
వుండవు. చీకటి తర్వాత వెన్నెల రాకతప్పదు. ఈ రోజు నిన్ను 
అవమాని౦చినవారే రేవు తవ్పక గౌరవిసారు. దానికోనం దిగులు పడద్దు, 
దేనికయినా నహనం౦ కావాలి. ఎవరు మనల్ని నిందించినా, ఎలా బాధ 
పెటినా నహించాలి. మనల్ని కాదని అనుకోవాలి. కానికాలంలో 
కలే పామై కరునుంది. కష్షనుఖాల్నీ నమదృష్షితో చూచేవారికి 
మనళ్శాంతి వుంటుంది బాబూ! కాలం మనకు కలసివచ్చేదాకా వోర్చు 
వహించాలి. ఇప్పట్లో మనకు భగ వద్ద్యానమే శరణ్యం. వూర్వజన్మలో 
చేసుకొన్న కర్మల్ని బలై ఈ జన్మలో ఇలాంటివి జరుగుతూ వుంటాయి. 
కర్మ తీరగానే కష్టాలూ తీరతాయి. ఇతరులు చేసిన అవరాధాన్ని 
వట్టించుకో వద్దు నాయనా! ఎదుటివార్ని దుఃఖ పెట్టినవారు చివరకు వారే 


దుఃఖాన్ని అనుభవిసారు. అని మెల్లగా బుజగినూ వోదార్చింది. 


11 


(ధువుడు అమ్మ చెప్పిందంతా మౌనంగా విన్నాడు. అతని 
మనన్సులో ఏవేవో ఆలోచనలు తరంగాల్తాగా ఎగిరెగిరి వడుతున్నాయి. 
ఏదో వొక నిర్ణయానికి వచ్చినట్టుగా తలూపి _ “ అమ్మా! వాన్నగారి 
తాడమోద కూర్చోవాలంటే తపన్బుచేసి డాని ఫలితంగా పివతల్లిగారికి 
కుమారుడై పుట్టాలిట కదా! ఇంత తపస్ప్ఫూ చెయ్యడం ఆమెకు కొడుకునె 
పుట్టడా నికా ? తర్వాత తండ్రిగారి అనుగ్రహం నంపాదించి ఆయన 
తొడ పె కూర్చోడానికా ? ఆయనగారి తొడమాద కూర్చోక పోతే నాకు 
వచ్చేనష్టమెమిటి ? అదేమి దేవేర్యదుడి సింహాసనమా?ి తమ్ముడు కూర్చు 
న్నాడు కదా అని నాకూ కూర్చోవాలని అనిపించింది. అంతే అలాంటి 
మవోభాగ్యం కలగడానికి నేనామెకు కొడుకుగా పుట్రనక్కరలెదు. కొని, 
దీనివల్ల నా మనన్సులోవొక వట్టుదల యేర్చడింది. నురుచీదేవి 
చెప్పినట్టు భగవంతుణ్ణి గూర్చి తపస్సు చేస్తాను. లోకంలో ఎవ్వరూ 
పొందలేని అత్యున్నితస్థానం నంపాదించి తీర్తాను. నా తమ్ముడు 
ఉత్తముడికి దక్కకుండా రాజ్యాన్ని నేను కాజేప్రానని మా వీనతల్రిగారి 
భయమెవుంటుంది. కానీ అశాశ్వతమైన ఈ రాజ్యం నాకెందుకు * 
నాకు కావలసింది నిత్యమైన ఉన్నతష్టానం. దానికోసం ఎంత కఠిన 
మైన తప ప్ఫైనా చేస్తాను. అందుకోనం అడవికి వెళ్ళాలని నిశ్చయించు 
కొన్నాను. నీ ఆశీన్సులు వాకుంటే చాలు. పట్టుదల వుండాలేగాని 
ఎంతకష్టమైన కార్యాన్నయినా సాధించవచ్చునని నీవే కదా చెప్పావు? 
అందుచేత నన్ను ఆశీర్వదించి పంపమ్మా!” అని తలి దగ్గర మారాం 
చేశాడు. 


తపస్సు అంతనులభమా ? 

కుమారుడు అడవికి వెడతానని చేప్పేనరికి నులీతిక్రి గుండెల్లో 
రాయిపడింది. ఐదేండ్ల వసిబాలుడు అరభ్యానికి పోవడమా ? అక్షడ 
తవన్ఫుచేయడమా ? అది ఆమెకు ఎంతమా[త౦ నచ్చలేదు. “నాయనా | 
ఐదేండ్లు కూడ నరిగా నిండని పసిబిడ్డవు. నువ్వు తపన్పుచేయడ 
మేమిటి? మహామునీశ్వరులకే అది సాధ్యమవుతుంది. కాని సామాన్యు 
లకు సాధ్యంకాదు. నీవు రాజకుమారుడివి. మిక్కిలి నుకుమారుడవు. 
అడవిలో తగిన ఆహారపానీయాలు లభించవు. ఆకలి, దప్పిక 
వోర్చుకోవాలి. ఇక్కడ వట్టువరువుల మిద పడుకొని హోయిగా 
నీ|దించే నీవు అక్కుడ చెట్ట క్రింద కటికనేలమిద వడుకోవలసివసుంది. 
అక్కడ నింహాలూ - పెద్ద పులులూ మొదలైన కూరజంతువులుం టాయి. 
దుకుమ్యల్ని చూడగానే అది మాదపడతాయి. రాక్షనులు, భూత[పేత 
వీగాచాలా అక్కడ మనువ్యుల్ని |బితకనివ్వవు, భయంకరమెన ఆ 
అడవుల్ని. తలచుకొంటేనే వాట్ల జలదరిస్తుంది. నువ్వు అడవికి వెళ్లితే 
నేకెలా జీవించి వుండగలను? ”_ | అని సునీతి ఘీవుణ్ణి bers 
ఆడవికి వెళ్లొద ని (బతిమాలి: ంది.. . 


తిరుగులేని పట్టుదల : 

దువుడికి తలిమాట లెంత మాతం నచ్చలేదు. పెగా 
ఎలాగైనా నరే తపన్సు చేయడానికి అడవికి వళితీరాలనే పట్టుదల మరీ 
అధికమైంది. “అడవుల్లో దుద్దమృగాలుంటాయనీ, తవన్సు చేయడం 
నావంటి వారికి సాధ్యంకాదనీ చెపుతూ ఎందుకు భయంకలిగిసావమ్మా! 


కారమృగాలకూ, రాక్షసులు వగైెరాలకూ భయవశెటంత పిరికివాళ్లి 
కాదు నేను. అడవుల్లో ఆగమాలు నిర్మించుకొని మునీశ్వరులు 
జీవించడం కదా? వారి ఆ్రమ్మపాంకాల్లో క్రూరమృగాలు పెంవుడు 
జంతువుల్లాగా సంచరిన్తుంటాయనీ, ఆవులు నాకుతూ వుంటి అర మోడ్పు 
కళ్లతో పెద్ద పులులు ఆవనందినుంటాయనీ, పులుల పాలు (తాగడానికి 
జింకలు [వయత్నిన్తుంటాయ నీ, ఎలుకలూ పీల్లులూ ఆడుకొంటూ 
వుంటాయనీ ఇలా నీవే కడా చెపుతూ వుండేదానివి ? సాధువుల విషయంలో 
లు సెతం సాధువులుగానే వుంటాయి. తమకు హానిచేసే 

తాన కా చేయనివారెవరో వాటికి బాగా కెలును ఇక ఆకలి దప్పికల్ని 
2 వాటిని నటాంచగలిగ్‌న వాడే తపస్సుకు నిద్దవడతాడు. 
సగహించలేనివాడు దూరంగా వుండిపోతాడు. ఒక అసాధ్యమెనదాన్ని 
సాధించాలంటే ఎలాంటి [(శమతెనా తట్లుకోవాలనీ, ద్భఢనంకల్పంగల 
వారు బిల్లి కషమెన పనినైనౌ చేయగ లర నీ నీవె అంటూవుండేదానివి. 
ఇవ్వడు. నొక. పిరికిరుందు ఎందుకు. పోన్లున్నటు ? కష్టేనుఖాలన్నీ 
ఆలోచించే నేను ఉవన్సు చేయడానీకి అడవికి వెళ్ల నిశ్చయించాను. 
మిన్నువిరిగి మాద పడ్డా నా నిర్ణయం మారదు. నాకోరిక :నఫలంకా గానే 
తరిగి వస్తానమ్మా! నువ్వు మారుమాట చెప్పక నన్ను దీవించి వంపు. 
నన్ను గురించి నీకు ఎలాంటి జంగా అవనరంలేదు. భగవంతుి 
నమ్ముకొని వెళుతున్నాను. ఆ దేవుడే నన్ను గక్షిసాడు.”'.... అని 
ధ్రువుడు తలికి నచ్చచెప్పి ఆర్వదించదుని ప్రార్థించాడు. నునీతికి 
[ధువుడి పట్టుదల ఎలాంటిదో తెలును.' ఇక తాను అడ్డు పెట్టినా 
(వ్రయోజనం వుండదని [గహించింది. గుండె దిటవు చేనుకొని-“నాయనా! 
ఏక్నాగచితంతో శ్రీమన్నారాయణుని పాదవద్మాల్ని ఆశ్రయించు. ఆయన 


దయవల్ల నీవు కోరిన ఉన్నతోన్నతస్థానం వ్రీక లబినుంది. వీ దుఃఖాన్ని 
ఆ శ్రీహరి మాత్రమే తొలగించగలడు. శీ మనోధైర్యమే వీకు రక్ష. 
క్షేమంగా వెళ్లి లాభంగా తిరిగిరా తండీ!"_ అని ఆప్యాయంగా 
దీవించింది. [ధువుడు తల్లి దీవనలకో నంబరపడిపోయాడు. ఎవ్వరికీ 


42 


వెళొడు. 


నీకు సాధ్యమా * 


అలా వెళుతూ వుండగా (తిలోక నంచారి అయిన నారదమవో 
ముని దారిలో (ధ్రువు జి కలునుకోవడం తటన్టించింది. ఆ మునీశ్వరుడు 
త్రిలోక నంచారి మాతమేకాదు. జరగినవీ, జరుగుతున్నవీ, జరుగ 
బోయేవీ _ అన్ని విషయాలూ ఆయనకు తెలినీనవే. (ధ్రువుడు ఎందుకు 
ఇలు విడిచిపెట్టాడో, ఎక్కడికి పోతున్నాడో, అతని మనన్సులోని 
కోరిక యేమిటో కూడ అతనికి తెలును. అయినా తెలియనట్రే నటించి .._ 
“నాయనా! ముక్కువచ్చలారని వసివాడవు. ఎవ్వరితోడూ లేకుండా 
ఎక్కడికి వెళ్తున్నావు బాబూ! ఏ౦ వనిమిద వెళన్నావు? నిన్ను చూస్తే 
జాలి కలుగుతుంది. నీ నంగతేమిటో వివరంగా చెప్పు. నీకు వీలయినంత 
సాయం చేస్తాను.” అని అన్నాడు. ఆ వచ్చిన వ్యక్తి క్రికాలజ్ఞాడగు 
నారదమహర్షి అని |ధువుడికి తెలియదు. ఎవరో నన్యాని దయతో 
తన్ను ఆ విధంగా |వశ్నించాడిని మాత్రమే అనుకొని ఏమా దాచకుండా 
పూన గుచ్చిన ట్లు విషయమంతా నివేదించాడు. అవ్వడు నారదుడు 
“ఓహో! వీవు ఉత్తానపాద మహారాజు కొడుకువా? ఆయన్ని శేను 
బాగా ఎరుగుదును. చాల మంచివాడు. ఆయన నిన్ను ఉపేశ్షగా 


చూచాడంటే ఆళ్చర్యంగావే వుంది. ఇంతకీ అతని తప్పులేదు. ఆడ 
వాళకు నవతి పిలల మాడ అభిమానం వుండడం చాల అరుదు. ఆమె 
మనను వొప్పించడం ఇష్టం లేక మొ నాయన సురుచి మాటలు వింటూ 
ఊరుకొన్నాడనుకొంటాము. అయినా బొబూ! పనీవాడీవి. దీక్ష 
మానావమానాలేమిటి? వీ నవతితల్తి మాటలు పట్టించుకో వడం అనవ 
సరం. నీకు కెలునునో లేదో నా పేరు నారదుడు. మూడు లోకాల్లోనూ 
తిరుగుతూ అందరకూ నాచేత వైన౦త సాయం చేనూ వుంటాను. 
అయితేనేం! నన్ను కలహ్మపియుడనీ, తగవులమారిననీ నిందినూవుంటారు. 
వాళ్ల వాళ్ల కర్మల్నిబట్టి వాళ్లు పోట్రాడుకొంటె దానికి వేవేం చెయ్య 
గలను? నన్ను అందరూ నిందినున్నారని బాధపడి నేను [క్రుంగిపోనూ 
లేదు, ఉపకారం చెయ్యడం మాననూలేదు. ఇంతటి మవార్షి వేసే 
పొగడ్తల్నీ తెగడ్తల్నీ లెక్కచెయ్యనవ్వడు వనివాడివెన నీకు ఈ వట్టుదల 
యేమిటి? దుఃఖమవేది అందరకూ వారి వారి కర్మవనునరించి 
కలుగుతూ వుంటుంది. ఏది వచ్చినా అంతా దైవచ్చ ఆనుకొని తృవి 
వడడం బుద్రిమంతుల లక్షణం. మా పీన తలి మాటలకు బాధపడి 
భగవదనుగ్రహం నంపాదించాలని చూనున్నావు. కాని తవన్సు 


చేయడం, భగవంతుని దయమ నంపాదించడం నీవనుకొన్నంత నులభం 
కాదు. మహామహులే నర్వనంగవరిత్యాగంచేసి కళోరమెన తపన్సు 
చేసికూడ భగవంతు బి దర్శించలేకున్నారు. అరణ్యవానమంటే అమ్మ 
దగ్గర అంతఃపురంలో వండ శమనుకొన్నావా? నౌ మాటవిని ఇంటికిపో. 
నీవు కోరుతున్న ఉన్నత స్థానాన్ని పొందటానికి తగిన నమయం 
వనుంది. అప్పుడు (వయత్నించు. వీవు ఇల్లు విడిచి వచ్చివంచుకు 
ఇవ్పటికే మి తండి వశ్చాతాపవడుతుంటాడు, మా పినతల్లి గూడ 


hes వపిబిశ్డను పొరపాటుగా నిందించానే! పాపం! ఎక్కడ 


ఎలాం తతర ల పడుతున్నాడో |! “ అని జబావపడుటూ వుంటుంది. 
భం చార అదు ళు టై దా! "_& 
ఇక నంగ తి చెప్పనే అక్కరలె లేదు క టి నీ (ధువుఖ్లి 


[ధువుడు మహామునికి నమన)5ంచి నారదమహర్షి ! మొ 
దర్శనం వల్ల ధన్యుభ్ధ య్యాను. తపస్సు చేసే పద్దతి ప్రస. తెలుసు 
కోవడమా? అని ఆలోచినూవుండగా అనుకోకుండా J భాగ్యవశ౦వల్ర 
మా దర్శనం లభించింది. మా నలహా మంచిది కాదనను. కాని నౌ 

నవతితల్లి మాటలు ములుకుల్లాగా (గుచ్చుకొని నా గుండె గాయపడింది. 
ము తీశ్వరా'! "నేవు బహ్మదేవుని కుమాదడివు. ముల్లోకాలూ తిరిగే 
వాడవు. ,నౌ గ. ఇంతవరకు మరెవ్వటుగాని పొంద ని 
జ న. దకిని కొందాలనే నాకోరిక. నా నిర్ణయం మారశం 
అసంభీవర. మా ee చెప్పి అమె ఆశీర్వాదం హోందే బయలు 
దెరాను. “మారు సేన న్ననుగహించండి. నేనెలా తవన్ఫ్సు చేయాలో, 
ఎక్కడ వుండాలో తెలియజేసే మా మాటప్రకారం నడచుకొంటాను ” 
అని (నార్ధించాడు. 


[వ యత్నం త విజయాన్నిసాధించు: 


(ధువుడి పట్టుదల నారదునికెంతో ఆనందాన్ని కలిగించింది. 
సంతోషంతో [ధువుడి తలమీద చేతితో నిమరుతూ_*బాబూ! నీ 
వట్టు దలక్రు నేను నంతోమినున్నాను. తప్పక నీవు భగవదను[గగహం 


పా౭ందగలవని నా విశ్వానం. యమునా నదితీరంలో మడువనమనె 
పమ్యితవనమొకటుంది. అక్కడికి వెళి మూడు పూటబా స్నాన 
నిత్యకర్మలు ముగించుకొని వద్మాః నంలో స్థిరంగా కూర ఎవో 
యామంచేని ఇందియాల్ని అదుపులో పెట్టుకొని మ 

వాసుదేవాయ __” అనె వరమరహన్యమెన ఈమం్థాన్ని జపించు. 


అ 


తక రణపద్ది గా భకి పూర్వకంగా భ వంతుబ్ణి పూజిసే అతడు 
(పత్యక్ష మై తప్పక నిన్ననుగహిసాడు. మరొకనంగతి- ఎవ్వరు తపన్సు 
చేన్గున్నా దాన్ని పాడుచేయడానికి డెవకలరాజు దేకెందుడు అన్ని 
విధాలా (ప్రయత్నిస్తాడు తపన్సు పూరయి భగవంతుడు 1పత్యక్షమెళ 
తన ఇందపదవిని కోరుతారే మో అవి అతని బయం. తపస్సును 
వీమ్నుం ew మాయామృగాల్ని ; వృష్టించి నీ మదికి వంపవచ్చు 
దెవతలు మారువేషాల్లో వచ్చి అవేక విధాల దుర్చోధలు చెయ్యవచ్చు. 


ఆ బొదలరకు లొంగవదు. మృగాలకు డదు 2 మాయలకా 


అక్కడ నుకుచిమాటలు విన్నవెంటనే |ధువుడు తటాలున 
వెళ్ళడం చూచి ఉతానపాదుడు తన తప్పు తెలునుకొన్నాడు. అతిని 
మినన్ఫు చాలా కలతవడింది. వెంటనె అతడూ తన భవనానికి వెళ్లి 
దోయాడు. అ రోజు ఆయన ఎవ్వరితోనూ మాట్లాడకుండా ఏకాంతం 


గానే గడిపాడు. ఆ రాశి వ్యిదపట్టలేదు. మదనాడు తెల్రవారె 
నరికి నునీతీదెవి భవనంనుంచి వార్తవచ్చింది. (ధువుడు నిన్న టినుంచీ 
ఇంటికిరాలేదని, ఆ మాట వివేనరికి రాజుకు దిగులుపట్టు కుంది. [ధువుడు 
ఏమైనా అఘాయిత్యం చెనుకోలేదు గదా! అనే అనుమావం కట్టింది. 
అత జై వెతకడానికి నాలుగు దిక్కులకూ సేవకుళ్ని పంపాడు. వాళ్లు 
తిరిగివచ్చి “ఎక్కడా ధ్రువుడు కనపడలేద "వి చెప్పారు. రాజు 
గారికి మనను మననులొ లేరు. 


నువ్వేమో దిగలుపడద్దు: 


ఇంతలో నారదమహాముకి ఆయన వద్దకు వచ్చాడు. ఉత్తాన 
పాదుడు అతనికి అ ర్హ్యపాద్యాదులిచ్చి నత రించి తగినపీఠం మాద 
కూర్చొబెట్టాడు. రాజు విచారంతో వుండడంచూచి తనకు సంగతంతా 
తెలిసినా ఏమా తెలియనట్లే నటిన్తూ “రాజా! ఎందుకలా విచారంగా 
వువ్నావు?” అని అడిగాడు. ములోక సంచారి కాబట్టి నారదుని! 
(ధువుని జాడ తెలిసివుండవచ్చునవే ఆశతో రాజు జరిగినదంతా వివ 
రంగా చెప్పాడు. నారదుడు కొంచెం ఆలోచించినట్టు నటించి “రాజా! 
విచారించవద్దు. మా అబ్బాయి క్షేమంగానే వున్నాడు. ఈ ప్రాంతాల్లో 
లేడు. ఎక్కడో అడవిలో తవన్సు చేనుకొంటున్నాడు. నువ్వేమో 
దిగులు పెట్టుకోవద్దు. [ధువుడి పట్టుదల నాకు తెలును. అనుకొన్నది 
సాధించిగాని తిరిగిరాడు -” అని చెప్పి రాజు వివారంపోగొల్లి వెళొడు. 


కారడవిలో కఠినతపన్సు: 
మధువనానికి పోయిన (ధ్రువుడు నారదుని ఇపరేశాళుపాశం 


మహామం,తాన్ని తదేక | షతో జవీనూ, 


అ చేసుకొని రోజులు గీ జపా వున్నాడు. 


అతడు ఉదదూన్నెళలచి స్నానాదులు ముగించుకొని bs పసల 


టై 
1౬ (౬ 
py 
(| 
ర 
Cx 
0౮ 
స 
es రె 
et 
వ 
(౬ 
A 


| జ్ర మహావిమువును ధ్యానించాడు, 
న. ఉచ్చ్వాస ana ల్నికూడ బంధించి ఒంటికాలిమిద 
నిశ్చలమెన మన న్ఫుతో శ్రహరిని ధ్యానించడం ప్రారంభించాడు. 
అయిదు నంచత్సరాల వనిబిడ్డ అకు౦ఠితమైన వట్టుదలలో భగవంతుబి 
(పార్థిన్తూవుండగా అతని తపోగ్నికి ముల్లోకాలూ కంపీంచిపోయాయి. 
(ధువుని తపో నిష్టకు దెవేందుడు భయవడి నారదుడు చెవ్చీనల్లే అతని 
తవపన్సును భంగంచేయడానికి దేవతల్ని పంపడమేగాక మాయామృగా 
ల్నికూడ కల్పించి వంపాడు. 


టైం 
స్ట్‌ 


ఇం దుడ్‌కి భంగపాటు: 

ధ్రువుడు [వతిరోజూ సింహాలు, పెద్దపులులు మొదలైన [కూర 
మృగాల్నిచూన్తూవే వున్నాడు. అవేవీ అతని జోలికి పోలేదు. 
ఇందుడు పంపిన మాయామృగాలు మాథ్రం వెద్దగా అరునూ మదికి 
వచ్చేవి. వాటినిచూచి [ధువుడు నంగతి |గహించి ధెర్యంగా వుండే 
డాడు. అవీ మాయమెపోయేవి. ఇం|దుడు వంవిన దేవతలు 
కొందరు విశాచాలుగాను, భూతాలుగాను వచ్చి ధ్రువు్లి బెదిరించేవారు, 
అయినా ఆ బాలుడు జంకుకొంకులు లేకుండా ధైర్యంగా దైవధ్యానం౦లో 


4ర్న 
tx 
29 
లై 
అ 
© 
£9 
ట్ర్‌ 
౧ 
లం 
షే 
(3 
Gr 
RD 
(| 
గ్‌ 
ల 
వ 
J 
23 
చంపల 
ts 
క్‌ 
లర 
౬ 
కో 


నై నాయనా! నీవు ఇల్లు ee రగ్గర్నం (శే నాకు ని; 
is ఏడ్చి ఏడ్చ నా కన్నులు వాచిపోయాయి. నువ్వు 

సు మానుకొని ఇంటికి రాకపోతే వేను (బతకలేను. నీకు అమ్మ 
మ వెంటనే యింటికిరా'” అని బతిమలాడింది. ఇదంకా 
దేవతల పన్నాగమని |ధ్రువుడికి తెలును. ఆమెవెపు కన్నె త్రికూడా 
చూడలేదు. మరికొద్దిరోజులకు నురుచిరూపంలో వచ్చిన దెవత “కుమారా! 
[ధువా! ఏదో పొరపాటున ఉద్రేకంతో నిన్ను అనరాని మాటలన్నాను. 
నా తప్పుక్షమించు. నావల్రనీవు ఇల్లు విడిచి అడవిలో ఇలా కఠోరమైన 
తవన్సు చేయడం నాశకెంతో బాధగావుంది. లోకమంతా నన్ను ఆడి 
పోనుకొంటూవుంది. నీ తమ్ముడు ఉతముడు నీ కోనం బెంగ పెట్టు 
కొని అన్నమూ నీళ్లు కూడా మానివేశాడు. మీ నాన్నగారు వళ్చా 
తాపంతో న్మిదాహారాలు వదిలేసి మంచంవలట్టారు. నాకోసం ఇంటికిరా 
వాబూ!*” అని ఎంతగానో ప్రాధేయపడింది. కాని |ధువుడు ఏమాతం 
చలించలేదు. ఇలా దేవేందుడు చేసిన |పయత్నాలన్నీ విఫలమె 
పోయాయి, 


స్వామి (ప్రత్యక్షమయ్యాడు: 
ఈ విధంగా ధ్రువుడు అచంచలమైన మనన్సుతో శ్రీమన్నా 


రాయణుని ధ్యానిస్తూ తపన్సు కొనసాగించాడు. ఎండకాలంలో తీవ 
మెన యెండలకు, వేడిగాలులకు బాధపడలేదు, వర్షకాలంలో సంతత 


ధారగా వీడుగులతొ వర్షాలు కురున్లున్నా ఉన్నవోటునుండి కదలైదు. 
విపరీతంగా మంచు కుకున్తుండగా ఎముకలుకొరికే చలిలో కూడ చలించలేదు, 
ఇలా తపన్సు చేయగా చేయగా చతుర్చుజుడు, *౦బచ|క్రగదాఖడ ధారి, 
పీతాంబరుడు ఐన శ్రీమహవిష్తువు అను[గహించి పత సస 
రూఢుడై (ధువుని ముందు [పత్యక్షమెనాడు. [దువుని ఆనందానికి 
హద్దులేకపోయింది. ఉబ్బితబ్బిబ్బెపోయి సాష్టాంగ నమస్కారం 
చేశాడు. భగవంతుని దివ్యమంగళ విగ్రహాన్ని (క్రాగుతున్నటు, 
ముద్దు పెట్టుకొంటున్నటు, కౌగలించుకొంటున్న ట్టు భావించాడు. లేచి 
నిలబడి చేతులుజోడించి స్వామిముందు నిలబడ్డాడు. స్వామిని నుతిం 
చాలని (ధ్రువుడి మనస్సు ఉరకలు వేసింది. కాని అయిదెండ్త పని 
వాడు. ఎలానుతించాలో తెలియలేదు. విష్ణుదేవుడు కరుణించి తన 
పాంచజన్యశంఖాన్ని అతని చెక్కిళ్లకు తాకించాడు. [ధువుడిలో 
దెవవాణి పెల్లుబికింది. “ప్రభూ! నమన్త శక్తులకు ఆధారుడవెన నీవు 
నా అవయవాలకు |ప్రాణంపోసి చైతన్యాన్ని కలిగించిన నీకు నమస్కా 
రము. ఈ |పవంచమంతా నీవల్లనే పుట్టి నీలోనే లీనమైపోతూవుంది. 
సృషి స్థితిలయాలు లేని నీవే నమన బహ్మాండానికి మూలకారకుడ వు. 
నాట్యాచార్యునిలాగా అనేక రూపాలతో, వలువిధాలెన పేర్లతో నీవు 
[వ్రకాశినున్నావు. ధనికుడనీ, దర్శిదుడనీ భేదంలేకుండా భక్తుడైన 


వారికి నహాయపడేవాడవు. నీకు ఆదిమధ్యాంతాలులేవు -” అని ఈ 
విధంగా పరి పరి విధాల పనుతించాడు. 


(ధువపదం నీకిస్తాను: 
అతని [+ద్దా భకులకు, పటుదలకు భగవంతుడు మిక్కిలి 
ధి హో ట 


సంతోషించి “వత్సా! నీ తపన నాకు ఎంతా తృత్తీగ్‌ కల్గించింది. 
నీ మనన్సులో ని సంకల్పం ఏప్‌టో నాకు కెలుకు. అందువల్ల ' నీకు 

ఏమివరం కావాలి? అని వేనడగను. వీవు కోరిన కర్య్వోన్నతమెన 
స్థానం చాల దు దురభమెంది. అయినప్పటికీ నీక దాన్ని అనుగ్రహిస్తాను. 
ఇంతవరకూ ఎవ్వరి రిక లభించని |దువవదం నీకిసాను. దాని చుట్టూ 
[గహాలు, నక్షత్రాలు నదా కిరుగుతుంటాది. 'వళచకాలంలో ఇతర 
లోకాలన్నీ నశించిపోయినా (ద్రువలోకం మాతం స్థిరంగా వుంటుంది. 

నక్షతాలతోపాటు యముడు, కశ్యపుడు, ఇం్యదుడు, నవర్పులు దానికి 
వ్రదక్షిణం చేస్తారు. కాని ౪ స్థానం వీరు లభించడానికి తగిన సమయం 
రావాలి. నీవు మో తండి దగ గజకు వెళ్లు. మో తండి అనంతరం 

రాజ్యనుభాల్ని అనుభవించు. 'ార్డక్యం వచ్చాక కుమారుడికి రాజ్యం 
అవ్బ్చగించి నన్ను [పార్గించు. వరి ఏండలం మాదవున్న నా దివ్య 
స్థానాన్ని చేగుకుంటావు. అని చెప్పి భగవంతుడు మాయమైపోయాడు. 


ee 


అందలు ఆనందంగా కలిశాడు: 

శీ మహోవిమ్ల వు (ధువుడికి వత్యక్షమెన సంగతి మధువనంలో 
వున్నవారందరిక్రి తెలిసిపోయింది. వారంతా అతల్లి ఎన్నోవిధాల 
అభినందించారు. ధువుడి ఆచూకీ తెలును కోవడానికి దేశమంతా తిరుగుతూ 
ఆ|పాంతానికి వచ్చిన ఉకానపాదుని చారులకు కూడ ఈ సమాచారం 
తెలిసింది. వారు 'వెంటనే తమ రాజుగారికీవార చేరవేశారు. 
(ధువుడు తిరిగి వనున్నాడనే వార ఆరిపోతున్న దీపానికి నూనెలాగా 
ఉత్తానపాదుని విషయంలో పనిచేసింది. [ధువుడువెళిన నాటినుండి 
దుఃఖనము[ద౦లొ మునిగివున్న రాజు మొదట తళ మాటను 


రే 
నమ్మలేదు. ఎప్పుడో ఇల్లు విడిచి పెట్టి పోయిన వసిబాలుడు ఇంత 
కాలం జీవించివుంటాడని ఆయన అనుకోలేదు. కాని ఇంతలో అతనికి 
నారద మహర్షి చెప్పిన మాట జ పీకి వచ్చిది. మహాబుషులమాట 
ఎన్నడూ అబద్దంకాదు కదా! అందువల్ల చారులమాట నిజమే అని 


నమ్మకం కలిగింది. వెంటనే లేచి మంచిగుజాలు కట్టిన బంగారు 
రథం ఎక్కి ధువుడికి ఎదురుగా బయలుదేరాడు. మంతులు 
సామంతులు, పురోహితులు మొదలైన వారంతా రాజు వెంటనడచారు. 
సునీతి నురుచి ఉతముడూ కూడ రాజు ననునరించారు. 


ఎదురుగా వన్తున్న (దువుణ్ణి మొదట చూచింది ఉతానపాదుడే. 
“నాయనా! ధ్రువా! అంటూ శేక వేని రథంనుంచి దూకి రెండుచేతులూ 
బాచుకొని (ధువుడి వెపు పరుగెత్తాడు. తం|డిని చూచిన ధ్రువుడు 
ఉత్సాహంగా ఉత్తానపాదుని వెపు ఉరికాడు. కొడుకును కౌగలించు 


కొన్నరాజుకు ఆనందబాష్పాలు జలజలారాలాయి. (ధువుడి తలను 
ముద్దు పెట్టుకుంటూ మాటిమాటికీ చెక్కిళు నిమురుతూ రాజు ఏమా 
మాట్లాడ లేక పోయాడు. ఆమునలిపాణం నంతోషంతో ఎంత ఉక్కిరి 
బిక్కిరి అయ్యిందో చెప్పడం కషం. ధువుడు నునీతికి, నురుచికీ 
రి 
నమన్కరించాడు. ఆ తల్లులిద్దరూ ఆనందపారవశ్యంతో అతభ్హి ముద్దు 
బెటుకొన్నారు. (ధువుడు ఉతముణి కౌగలించుకొన్నాడు. ఆ అన్న 
వ అనాటి మి 

దమ్ములిద్ర రూ ఎంతో నంబరపడిపోయారు. అక్కడ చేరిన పురోహిత 
మంతి సామంతాదులందరూ అమితానందంతో (దువుల్లి కొనియాడారు. 
(ధువుడు, రాజుమొదచలఠలెన వారంతా రాజభవనంవెపు సాగిపోయారు. 


న. 


ఆనంతరం: 

(భువుడికి యక్రవయన్సు వచ్చేటప్పటికి ఉతానపాదునికి 
మునలితన౦ వచ్చింది. రాజ్యం మాద నిర్‌ క్రి కలిగింది. అతడు 
దువుడికి రాజ్యాన్నప్పగించి వనవాసానికి వెళాడు ధ్రువుడు |వజా 
రంజకంగా రాజ్యంచేన్తూ శింపమార [పజాప పతి కూతురు *“భమి”ని 
దివాహం౦ చేనుకొన్నాడు. ఆమె వల్ల కల్పుడు, వత్సరుడు అనే ఇద్దరు 
కొడుకులు కలిగారు.  ధువుడు వాయుదేవుని కుమారై “ఇళ” అనే 
ఆమెను సెతం పెండ్రాడీ ఆమెవలన “ఉత్కలుడు * అవే కొడుకును, 
ఒకకుమార్తెను కన్నాడు. 


ఉతముడు యక్షుల పాలయ్యాడు : 

ఇలావుండగా ఒకసారి ఉత్తముడు అడవికి వేటకు వెళ్లాడు. 
ఆ అడవి తమరాజధానికి చాలాడూరంలో హిమాలయ [పాంతాన వుంది. 
అది యక్షలుండే తావు. ఉత్తముడికి అక్కడున్న యక్షులతో దెబ్బ 
లాట జరిగింది. ఆ కలహంలో అతడు చచ్చిపోయాడు. తమ్ముని 
మరణవార (ధువుడికి ఎంతో దుఃఖాన్ని కలిగించింది. ఇలా ముందుముందు 


జరుగుతుందని |ధువుడికి, ఆనాడే భగవంతుడు చెప్పాడు. విధిని 
తప్పించడం ఎవ్వరికీ సాధ్యం కాదు కదా! 


సురుచి దావాగ్ని కాహుత్రెంది ; 

కుమారుని మరణవార విని నురుచి నిలువునా కూలిపోయింది. 
ఉతముడు వివాహం చేనుకోలేదు. అందువల అతని నంతానాన్ని 
చూచుకొని అయినా కొంత మనశ్శాంతి పొందే అ are ae ఆమెకు 


లేకపోయింది. పు[కవియోగం సహింపలేక నురుచి మనశా 
అడవుల్లో ఏకాంతంగా గడపాలని నిక కయి ంచుకొ 
దురదృష్టంవల్ల అక్కడ దావాగ్నిలో చిక్కుకొని : మరణించింది. 


యశ్లజూతికి మారణహోమం: 

తమ్ముడు, పినతలి ఈవీధంగా బలవన్మరణం పొందడంకో 
(ధువుడికి బాధతోపాటు యక్షులమిదకూడ తీవమెన ఆ[గహం కలిగింది. 
తనసోదరుణ్ణి చంపిన యక్షుల అంతం చూడాలనే పట్టుదల హెచ్చింది. 
వట్టు దలకు “మూతే రైన దువుడు ఒంటరిగా రథాన్నెక్కి అన్త్రశసా9లు 
ధరించి హిమవ|త్స్పాంతం౦లో ని యక్షుల పైకి యుద్దానికి వెళ్లాడు. 


తమమోదికి యుద్దానికి వచ్చిన [ధువుడితో యక్షులు తలపడ్డారు. 
(ధువుడు [ప్రయోగించే a దెబ్బలకు యక్షులు చెలుకుగడల్లాగా 
తెగిపడ్డారు. ధువుజ్ణి ఎదిరించిన వాడెవడూ తిరిగి ప్రాణాలతో 
తమవారిని కలునుకోవడం లేనేలేదు. ఇలాగే కొంతకాలం యుద్దం 
జరిగితే యక్షులు పూరిగా నశించిపోతారని అందరకూ భయం ఏర్ప 


డింది. యక్షులు యుద్ద ౦లో ఎన్నోమాయలు (వయోగించారు. అవన్నీ 
(ధువుడి ముందు గాలికి దూదిపింజలా ఎగిరిపోయాయి. 


కోపం వద్దు: 
ఈ యక్షుల చావును (ధువుడి తాత స్వాయంభువ మనువు 
చూచాడు. వారిపె అతనికి జాలి కలిగింది.  [ధువుడి దగరకు 
a గ 
“వచ్చి నాయనా! ఇంతకోవం పనికిరాదు. నీ తమ్ముశ్ఞి ఎవడో వొక 
యక్షుడు చంపాడని యక్షవంశాన్నే నాశనం చేనున్నావు, పెద్దల వివ 


యంలో సహనం, ఆక్కువ వారిబాద దయ, నమానులపట్లి స్నేహం, 
ప్రాణులందరియెడా సమభావం కలవానికి భగవంతుడు |పసన్నుడవు 
తాడు. కర్మబ౦ధాలకు కట్టుబడిన జీవుల అయున్సును పెంచడం 
తుంచడం భగవంతుడే చేనుంటాడు. పసితనంలో నే భగవంతుభి 
[వత్యక్ష౦ చేనుకొన్ననీకు శతు మిత భేదం తగదు. _జాషధంతో 
రోగం శాంతించిన ట్టు నామాటలతో నీ క్రోధాన్ని తగ్గించు. యక్షుల్ని 
నీవు చంపుతున్నావు. వారు కుబేరునికి అనుచరులు. అతడు 
పరమేశ్వరునకు స్నేహితుడు. నీవు చేస్తున్న ఈవనివల్త కుబేరుడు, 
ఈశ్వ్యరుడూకూడ  నిమాద కోపవడతారు. అది మంచిదికాదు. 
స్తోత్రాదులచేత కుబేరుణ్లీ ।పనన్ను్టి చేనుకో ” అని ఉపదేశించాడు. 
మనువు మాటప్రకారం [ధువుడు యుద్దం మానివేశాడు. అదేనమయంలో 
కుబేరుడుకూడ అక్కడికి వచ్చాడు. |దువుడతనికి వినయంతో శిరన్సు 
వంచి నమన్కరించాడు. 


ఇందుడి హితోపదేశం: 

కుబేరుడు |ధ్రువుణ్ణిచూచి “నాయనా! వీవు చాల బుద్ధిమంతు 
డవు. మో తాతగారి మాటను గౌరవించి యుద్ధం మానివేశావు. 
నాకు చాల నంతోషమయింది. నీ తమ్ముణ్ణి యక్షులు చంపారని నువ్వు 
వారిమిద కోపించవద్దు. తల|వ్రాతను ఎవ్వరూ తపవ్పించలేరు. అతడికి 
అ౦త్యకాల౦ వచ్చినందువల్లే అలా జరిగింది. దేనికైనా మనం నిమి త 
మాతులమే. నశించిపోయే శరీరాన్నే శాశ్వతమైన ఆత్మ అని భావిం 
చడ౦వల్ల “నీవు = వేను" అనే భేదభావం మానవులకు కలుగుతూ 


4! 


వుంది. నీవు ఈభేద బుద్దిని విడిచి సర్వ|పాణుల్ని సమదృష్టితో చూడు 
భగవంతుడు నీకు మేలుచేయుగాక ”_అని |పబోధించాడు. 


తర్వాత |ధువుడు, (వశాంతమైన మనన్సుతో తననగరానికి 
విచ్చేశాడు. (ప్రజల్ని కన్నబిడ్డ ల్లాగా చాలకొాలం పరిపాలించాడు. 
చివరకు కుమారుడైన “* ఉత్కలుడికి” రాజ్యాభిషేకంచేసి వైరాగ్యంతో 
బదరికాశ్రమానికి వెళ్ళాడు. అక్కడ (పవహిన్తూవున్న విశాలానదిలో 
స్నాన౦చేసి స్టీర చిత్తంతో భగవంతు ధ్యానించాడు. 


ఉన్నత స్తానానికి ; 

(ధువుడి ధ్యాన నిష్షకు, భ కిక నంతోషించి శ్రీహరి ఒక 
విమానాన్ని పంపించాడు. అది ఆకాశంలో పున్నమి చందమామ 
లాగా (ధువుడికి కన్చడింది. ఆవిమానంనుంచి ఇద్దరు విష్టదూతలు 
నందుడు నునందుడు అనేవారు దిగివచ్చి [ధువుడికి నమస్కారంచేని 
శ్రీమన్నారాయణుని ఆజ్ఞానుసారం విమానం ఎక్కవలనిందని ప్రార్థిం 
చారు. ధ్రువుడు పరమానందంతో బదరికా!శమం౦లోవి మునులందరికీ 
నమన్కరించాడు. వారి ఆశీర్వాదాలందుకొని విమానం ఎక్కాడు 


అమ్మ ఎక్కడ ? 

విమానం బయలుదేరే ముందు |ధువుడికి తల్లి గుర్తుకు వచ్చింది. 
ఆమెను వదలి నెనొక్కచ్లే వెళడమా! అనుకున్నాడు. విమదూతలు 
[ధువుడి మననులోని విషయాన్ని /గహించారు. “అయ్యా! నునీతా 
దేవినిగూర్చి నీవేమి విచారించవద్దు. ఆమె నీకంటేముందె మరో 
విమానంఎక్కి న్వర్లా నికి వెళుతూవుంది చూడు” అని ముందుపోతున్న 


25 


విమానాన్ని చూపారు. అందులో వున్న తల్లినిచూచి (ధువుడెంతో 
నంతో పించాడు. 


(ధువస్థానం : 

(ధువుడెక్కిన విమానం గగన మార్గంలో అతివేగంగా వెళుతూ 
నవ ర్థిమండ లా న్నికూడా దాటి అత్యున్నత మెన స్థానాన్ని చేరింది. 
విష్ణుదేవుని దయవల (ధువుడొక దేదీప్యమా నమైన నక్ష తంగా మారి 
పోయి, అక్కడ స్థిరంగా నిలిచిపోయాడు. ఆ |పాంతం౦ అతని 
పేరుతో రువమ౦డ లంగా (వనిద్ధి పొందింది ఆ |ధువన క్షతా 
న్ననునరించే (గ్రహాలన్నీ తిరుగుతున్నాయి. భూమిచలనం దాన్ని 
అనునరించేవుంది. 


పట్టుదల [పయత్నంవుంటే ఎంతకవ్షమయిన కార్యాన్నైనా 
నాధించవచ్చుననడానికి (ధువుడికథ చక్కటి ఉదాహరణం. ధ్రువుడు 
మనకాదర్శమైతే విషు దేవుడు ఆయురారోగ్యభాగ్యాలిచ్చి రక్షిపాడ 
నడంలో నందేహంలేదు. 


